అథ అషాదశోంధ్యాయః 
సతీ కల్యాణము 
నారద ఉవాచ | 


రుుదపార్య్శ్వేత్వయి గతే కిమ భూచ్చరితం తతః | కా వార్తా హ్య 
భవత్తాత కిం చకార హరస్స్వాయమయు ||1 


నారదుడిట్లు పలికెను - 


నీవు రుదుని వద్దకు వెళ్లిన తరువాత ఏమి వృత్తాంతము జరిగినది? 
తండీ! హరుడు స్వయముగా ఏమి చేసినాడు?(1) 


[బహూూవాచ | 


అధాహం శివమానేతుం పసన్నః పరమేశ్వరమ్‌ |ఆసదం హి మహా 
దేవం హిమవధిరి సంప్రితమ్‌ || 2 


మాం వీక్ష్య లోకసషారమాయాంతం వృషభధ్వజః | మనసా 
సంశయం చవే సతి ప్రాప్తా ముహుర్ముహుః || 3 


అధ ప్రీత్యా హరో లోకగతి మాగ్లిత్య లీలయా | సత్యాం భక్తా చ మాం 
క్షిపమువాచ పాకృతో యథా || 4 


బహ్మఇట్లు పలికెను - 


తరువాత నేను ప్రసన్నుడనై పరమేశ్వరుడగు శివుని దోడ్కొని 
వచ్చుటకై, హిమవత్పర్వము నందున్న ఆ మహాదేవుని వద్దకు 
వెలితిని (2). సృష్టి కర్తనగు నేను వచ్చుచుండుటను గాంచి ఆ 
వృషభధ్వజాడు తన మనస్సులో సతీ దేవిని పొందే విషయములో 
అనెక సంశయములకు దావిచ్చాను (3). అపుడు హరుడు [పాకృత 


జనుని వలె లోకపు తీరును పాటించే లీలను చే గొన్నవాడై 
సతిదేవియందలి శచేమతో, నన్ను ఉద్దేశించి పీతిపూర్వకముగా 
వెంటన ఇట్లు పలికెను (4). 


ఈశ్వర ఉవాచ | 


కిమకార్సీత్సురబ్యేషు సత్యర్దే త్వత్సుతస్సు మామ్‌ | కథయస్వ యథా 
స్వాంతం న దిర్యే మన్మథేనహి || 5 


ధావమానో విపయోగో మామేవ చ సతీం ప్రతి | అభిహంతి సురజ్వ్యేష్ట 
త్యక్త్వా నాం |పాణధారిణీమ్‌ || 6 


సతీతి సతతం [బహ్మన్‌ వద కార్యం కరోమ్యహమ్‌ | అభేదాన్మమ సా 
[పాపా తద్విధ క్రియతాం తథా || 7 


ఈశ్వరుడిట్లు పలికెను - 


దేవతలలో పెదవైన ఓ (బహ్మా! నా మనస్సు వియోగ దుఃఖముచే 
[బద్దలు కాకముందే చెప్పుము. నీ కుమారుడు సతి విషయములో 
ఏమి చేయును?(5). హే సురజ్వ్యేషా! ఈ సతీవియోగము 
తనూలకమగు జ్వరము అధికముగా పరుగుచున్నద్ర నన్ను చాల 
హింసించుచున్నది. ఇట్టి దుఃఖము ఇతర [ప్రాణులను వీడి నన్ను 
పట్టుకున్నది (6). హే (బహ్మన్‌! నను నిరంతరము సతిన 
ధ్యానించుచున్నాను. నేనేమి చేయవలయునో చెప్పుము. చేసెదను. 
నేనామెకు దూరము గాకుండా వెంటనే ఆమెను పాందే విధానమును 
ఆచరింపుము (7). 


[బహూూవాచ | 


ఇతి రుదోకవచనం లోకాచారసుగర్చితామ్‌ | శుత్వాహం నారదమునే 
సాంత్వయన్నగదం శివమ్‌ || 8 


సత్యరం యన్మమ సుతో వదతి స్మ వృషధ్వజ | తచ్చుణుష్వు 
నిజాసాధ్య సిద మిత్వవధారయ || 9 


దేయా తసై*ష్మ మయా పుుతీ తదర్గం పరికల్పితా | మమా భీష్టమిదం 
కార్య త్వద్వాక్యారదథికం పునః || 10 


మతు తర్యారాధితశ్శం భురేతదర్హం స్వయం పునః | స్వోష్యన్విష్యతి 
మాంయస్మాత్తదా దేయా మయా హరే || 11 


శుభే లగ్నే సుమూహుర్తే సమాగచ్చ తు సాంతికమ్‌ | తదా దాస్యామి 
తనయాం బిక్షార్తం శంభ*ిశివే విధ || 12 


బహ్మ ఇట్లు పలికెను - 


ఓ నారదమహరీ! ఈ తీరున లోక ప్రవృత్తితో నిండియున్న రుదుని 
మాటను విని నేనా శివుని ఓదారుచూ ఇటు పలికితిని (8). హె 
వృషభధ్వజా! సతి విషయములోనా కుమారుడు చెప్పిన మాటల 
నాలకింపుము. నీకు సాధ్యము కానిది లేదు. ఈ కార్యము సిదించిన 
దని నిశృయించుము (9). నా కుమార్తె శివుని కొరకై తనువును 
దాలీనది. ఆమెను ఆయనకు సమర్పించవలెను. ఈ కార్యము నాకు 
అభిష్టము. నీ ఆదేశము చే అది మరింత అభిష్టమగు చున్నది (10). 
నా కుమార్తె దీని కొరకై స్వయముగా శంభుని ఆరాధించి యున్నది.ఆ 
నివుడు కూడా నన్ను సతి కొరకు |పార్థించుచున్నాడు. కాన ఆమెను 
సివునికిచ్చి వివాహమును చేయవలెను (11). హే బ్రహ్మన్‌! శంభుడు 
శుభలగ్నములో సుమహూర్తములో కన్యా భిక్ష కొరకు నా వద్దకు వచ్చు 
గాక! నెను నా కుమార్తెను ఇచ్చి వివాహమును చేయగలను(12). 


ఇత్యువాచ స మాం దక్ష స్తస్మాత్వం వృషభధ్వజ | శుభే ముహూర్తే 
తద్వేశ్శ గచ్చ తామానయస్వ్య్వ చ || 13 


ఇతి శుత్వా మమ వచో లాకికీం గతిమాగితః | ఉవాచ విహసనుదో 
మునే మాం భక్తవత్సులః || 14 


హే వృషభధ్వజా!దక్షడు నాతో ఇటు పలికినాడు. కాన నీవు 
శుభముహూర్తములో ఆతని గృహమునకు వెళ్లి ఆమెను 
తీసుకురముు(13). ఈ నా మాటను విని భక్షవత్సలుడగు రుదుడు 


లోకప్రవృత్తి నాశయించి నవ్వెను. ఓ మహర్షి! ఆయన నాతో ఇట్లనెను 
(14). 


రుద ఉవాచ | 


గమిష్యు భవతా సార్ధం నారదేన చ తధృహమ్‌ | అహమేవ 
జగత్‌ర్సుష్టస్తస్మాత్త్వం నారదం స్మర || 15 


మరీచ్వాద్‌న్‌ స్వపుతాంశు మానసానపి సంస్మర | తై స్సార్తం దక్ష 
నిలయం గమిష్వే సగణో విధే || 16 


రుదుడిట్లు పలికెను - 


ఓ సృష్టి కర్తా! నీతో మరియు నారదునితో గూడి నేను స్వయముగా 
ఆతని ఇంటికి వెళగలను. కాన నీవు నారదుని స్మరింపుము (15). ఓ 
విధ! నీ మానసపుుతులగు మరీచి మొదలగు వారిని కూడా 
స్మరించుము. నేను వారితో, మరియు గణములతో కూడి దక్షుని 
గృహమునకు వెళొదను (16). 


[బహ్య్మూవాచ | 


ఇతాాజ్ఞప్తోఃహ మీశేన లోకాచారపరేణ హ | సంస్మరం నారదం త్వాం 
చ మరీచ్యాదీనుతాంస్తథా || 17 


తతస్సృమాగతాస్సుర్వే మానసాస్త నయాస్త్వయా | మమ స్మరణమా్మాతేణ 
హృష్టాస్తే దుతమాదరాత్‌ || 18 


విషుసుమాగతస్తూర్ణం స్మృతో రుదేణ శెవరాట్‌ | సస్వసైన్యః 
కమలయా గరుడా రూఢ ఎవ చ || 19 


అధ గైతసితే పక్షే నక్ష్మతే భగదైవతే | తయోదశాం దినే భానౌ 
నిగచుత) మహెశ్వరః || 20 


(బహ్మ ఇట్లు పలికెను - 


లోకాచార పరాయణుడగు ఈశ్వరుడిట్లు ఆజ్ఞాపించిగా, నేను నిన్ను 
(నారదుని), మరియు మరిచి మొదలగు కుమారులను స్మరించితిని 
(17). అపుడా మానసపుతులందరు నీతో గూడి నేను 
స్మరించినంతనే ఆనందముతో ఆదరముతో వెను వెంటనే అచటకు 
వచెసిరి (18). శివభక్తా [గగణ్యుడగు విమువును రుదుడు స్మరించగ 
ఆయన లక్ష్మీదేవితో గూడి తన సైన్యమును వెంటబెట్టుకొని గరుడుని 
అధిష్టించి వెను వెంటనే విచ్చసెను (19). తరువాత దత శుక 
తయోదకీ ఆదివారము ఉత్తరా నక్షత్రము నాడు ఆ మహేశ్వరుడు 
బయలు దేరెను (20). 


సర్వైస్సురగణస్సార్దం (బ్రహ్మవిష్ణు పురస్సరైః | తథా తైర్మునిభిగచ్చన్‌ 
స బభా పథి శంకరః || 21 


మారే సముతుకో జాతో దేవాదీనాం చ గచ్చతామ్‌ | తథా 
హరగణానాం చ సానంద మనసామటి || 22 


గజగోవ్వాఘసర్పాశృ జటా చంద కలా తథా | జగ్ముస్సుర్వే 
భూషణత్వం యథా యోగ్యం శివేఛృయా || 23 


తతః క్షణ న బలినా బలీవరేన యోగినా | న విష్ణు ప్రముఖః ప్రీత్యా 
పాప దకాలఆయం హరః || 24 


తతో దక్షో వినీతాత్మ సంప్రహృష్ట తనూరుహః | పయ, సన్ముఖం 
తస్య సంయుక్త స్సకలైర్నిజైః || 25 


ఆ శంకరుడు సర్వ దేవతాగణములతో, [బబహ్మ విషువులతో, మరియు 
మహర్పులతో కూడి మాము నందు వెళుచూ మిక్కిలి శోభిల్లెను (21). 
దేవతలకు నివగణములకు, ఇతరులకు వెళుచుండగా మార్గము 
నందు గొప్ప ఉత్సాహము, మనస్సులో పట్టరాని ఆనందము కలిగెను 
(22). గజము ,గోవు , వ్యాఘము, సర్పములు, జటాజూటములు, 
మరియు చందకళ అనునవి శివుని సంకల్పముచె యోగ్యమగు 
భూషణములుగా మారిపోయినవి (23). తరువాత శివుడు విష్ణువు 


మొదలగు వారితో గూడి బలశాలి, యోగశక్తి గలది అగు వృషభము 
నధిషించి క్షణకాలములో ఆనందముగా దక్షుని గృహమునకు చేరెను 
(24). అపుడు ఆనందముతో గగుర్పాటు గల దక్షుడు వినయముతో 
కూడిన వాడై తన బంధువులందరితో గూడి ఆయనకు ఎదురేగెను 
(25) 


సర్వే సురగణాస్తుత స్వయం దక్షేణ సత్కృతాః | పార్త్వే శేషం చ 
మునిభిరుపవిషా యభాక్రమమ్‌ || 26 


పరివార్యాఖిలాన్‌ దేవాన్‌ గణాంశ) మునిభిర్యథా | 
దక్ష స్సృమానయామాస గృహాభ్యంతరతశ్శివమ్‌ || 27 


అధ తక్షోః ప్రసన్నాత్మారస్వయం సర్వేశ్వరం హరమ్‌ | సమానర్చ 
విధానేన దత్తవా సనమనుత్తమమ్‌ || 28 


తతో విష్టుంచ మాం విప్రాన్‌ సురాన్‌ సర్వాన్‌ గణాంస్తథా | 
పూజయామాస సదృుక్త్యా యధోచితవిధానతః || 29 


దక్షుడు తన గృహగమునకు విచ్చేసిన దేవతలనందరినీ 
స్వయముగా సత్కరించెను. (శేష్తుడగు శివుని కూర్చుండ బెట్టి, 
ఆయన ప్రక్కన మునులందరిని వరునలో కూర్చుండునట్లు చేసెను 
(26). అపుడు దక్షుడు దేవతలనందరినీ, మరియు మునులను 
ప్రదక్షిణము చేసి, వారితో సహా శివుని ఇంటిలోపలికి దోడ్కోని వెళ్లాను 
(27). అపుడు ప్రసన్నమగు చిత్తము గల దక్షుడు సర్వేశ్వరుడగు 
హరునకు సర్వశ్రేషమగు ఆసనమును స్వయముగా నిచ్చి విది 
విధానముగా పూజించెను (28). తరువాత ఆతడు మంచి భక్తితో 
సరియగు విధానములో నున్న, విష్తువనుబహ్మఖులనుు నరః 
దేవతలను, మరియు రుదగణములను పూజించెను (29)., 


కృత్వా యథో చితాం పూజాం తేషాం పూజ్యాదిభిస్తథా | చకార 
సంవిదం దక్షో మునిభిర్మానసైః పునః || 30 


తతో మాం పితరం ప్రాహ దక్షః ప్రీత్యా హి మత్సుతః। ప్రణిపత్వ 
త్వయా కర్మ కార్యం వైవాహికం విభో || 31 


బాఢమిత్యహమప్పుక్వా (పహృ్నానాంతరాత్మనా | సముత్తాయ 
తతోఃకారం తత్కార్యమఖిలం తథా || 32 


తతశ్శుభే ముహర్తే హి లగ్నే గ్రహబలానిితే | సతిం నిజసుతాం దక్షో 
దదౌ హర్షేణ శంభవే || 33 


పూజ్యులగు మహర్తులతో కూడియున్న వారికి యథా యోగ్యమగు 
పూజను చేసి దక్షుడు మరల నా మానసపుతులగు మునులతో 
సంప్రదించెను (30). తరువాత నా కుమారుడగు ఆ దక్షుడు ప్రీతితో 
తం[డినగు నాతో 'ప్రభో!వివాహ కర్మను నీవే జరిపింపుము'అని పలికి 
(పణమిల్లెను (31). నేను కూడా సంతసిలీన అంతఃకరణము 
గలవాడనై, సరే అని పలికి, లేచి ఆ కార్యమునంతనూ నిర్వర్తించితిని 
(32). అపుడు శుభముహూర్తమునందు [గగహబలముతో కూడిన 
లగ్నములో దక్షుడు ఆనందముతో తన కుమార్తె యగు సతిని 
శంభునకిచ్చెను (33). 


ఉద్వాహవిథినా నోఃపి పాణిం జగా హ హర్థితః | దాక్రాయణ్యా 
వరతనోస్తదానీం వృషభధ్వజః || 34 


అహం హరిస్త్వ దాద్యావై మునయశ్చ సురా గణాః | నేముస్సుర్వే 
సంస్తుతెభి 


న్తో షయామాసురీశ్వరమ్‌ || 35 


సముత్సువో మహానాసీన్నృత్యగాన పురసృరః | ఆనందం పరమం 
జగ్ముస్సుర్వే ముని గణాస్సురాః || 36 


కన్యాం దత్త్వా కృతార్ద్వోభూత్తదా దక్షో హిమత్సుతః | శివాశివౌ ప్రసన్నా 
చ నిఖీలం మంగలాలయమ్‌ || 37 


ఇతి ఢీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద సంహితాయాం 
ద్వితీయే సతీఖండే కన్యాదాన వర్ణనం నామ అష్టాదశోధ్యాయః (18). 


అపుడా వృషభధ్వజాడు ఆనందించి యథావిధిగా వివాహ కర్మను 
అనుష్టించి సుందరియగు దాకాయణితో పాణి గహణమును చేసెను 
(34). నేను, విష్ణువు, నీవు, ఇతరమునులు, దేవతలు, శివగణములు 
అందరు ఈశ్వరునకు నమస్కరించి గొప్ప స్తుతులచే సంతోపపెట్టిరి 
(35). గొపు ఉత్సవము జరిగను. నాట్యములు గానములు 
నిర్వహించబడెను. ముని గణములు, దేవతలు అందరు 
పరమానందమును పొందిరి (36). నా కుమారుడగు దక్షుడు ఆనాడు 
కన్యాదానమును చేసి కృతారుడాయిను. ఉమా పరమేశ్వరులు 
(ప్రసన్నులెరి. సర్వము మంగళ నిధానమాయిను.(37). 


శీ శివ మహాపురాణములో రెండవది యగు సతీఖండములో కన్యాదాన 
వర్తనమనే పదునానిమిదవ అధ్యాయము ముగిసినది (18). 


